COM 


ఓ 


HINDUGODWALLFA PER. 


ట్య 
గ్‌ - 
స "EY 


ల. Shy ల a pre ga 
గ ఖ్‌ న్‌ 
అ ros " థ్‌ తు! స 
స్త ప: | ay {ye న Es, 
జ ఖా ణా లా 


BC 
OC 


a 
క్‌ 
టు 
Un 
i 
ఆశీ 
ఆలీ 
దె 
లి 
2 
(=) 
= 
Tz 


9}n}nsu| 9౦౮/4 (౦.0! 


iron Type Institute 


శ్రీ లేంకటేశ్వర నువ్రభాతం - భాఠార్ధముతో - 


01. కౌశల్యాసుప్రజా రామ పూర్వా సంధ్యా (ప్రపరతే। 
ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవ మాహ్నికమ్‌॥ 


కౌశల్యాదేవి సత్సంతానమైన ఓ శ్రీరామా! తూర్పు తెల్లవారుచున్నది. దేవపూజాది 
దినకృత్యములు నెరవేర్చవలయును. ఓ పురుషోత్తమా! నిద్రమెల్కొనుము. 


02. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ! 
ఉత్తిష్ట కమలాకాన్త త్రైలోక్యం మంగళం కురు॥ 


ఓ గోవిందా! నిద్రనుండి మేల్ళొనుము. ఓ గరుదధ్వజా! పగ లెమ్ము. ఓ కమలాపతీ! 
వేగ మేల్ళొని ముల్లోకములకు శుభ మొనగూర్చుము. 


03. మాత స్పమస్త జగతాం మధుకైటభారేః 
వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే! 
శ్రీస్వామిని శ్రితజన ప్రియదానశీలే 
శ్రీవేంకటేశదయితే తవ సుప్రభాతమ్‌॥ 
ఎల్ల లోకముల గన్నతల్లివి, సదా విష్ణు వక్ష్యస్టలమున నుండు దానవు, 


మనోహరమగు సుందరాకారము గలదానవు, ఆశ్రయించిన వారికి కోరిన కోర్కెల 
నొసగుదానవగు ఓ ఈశ్వరీ! శ్రీవేంకటేశదయితా! లక్ష్మీదేవీ! నీకు సుప్రభాత మగుగాక. 


04. తవ సుప్రభాత మరవిందలోచనే 
భవతు (ప్రసన్న ముఖచంద్రమందలె 


Kiron Type Institute 


విధిశంకరేంద్ర వనితాఖి రర్చితే 
వృషశైలనాథదయతే దయానిధే 


జ తామరపువ్వులవంటి కన్నులు గలదానవు. చంద్రబింబమువల 
ప్రసన్నమగు నెమ్మోము గలదానవు. బ్రహ్మ, మహేశ్వర, దేవేంద్రుల భార్యలగు సరస్వతీ, 
పార్వతీ, శచీదేవులచే నిత్యము పూజింప బడుదానవు. దయానిధివి. వృషభా 
చలపతియగు శ్రీవేంకటేశ్వరునకు ప్రియురాలవు. ఓ తల్లీ! నీకు సుప్రభాతమగుగాక. 


05. అ(త్రాదిసప్త బుషయస్సమువాస్య సంధ్యాం 
ఆకాశసింధుకమలాని మనోహరాణి। 
ఆదాయ వాదయుగ మర్చయితుం ప్రపన్నాః 
శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్‌॥ 
అత్రి మొదలగు సప్తబుషులు కతన సంధ్యావందనము సల్సి, ఆకాశ గంగ 


యందలి మేటి తామరలను గొని నీ పాదయుగళమును పూజింప వచ్చియున్నారు. ఓ 
శేషాచలపతీ! నీకు సుప్రభాతమగుగాక. 


06. పంచాననాబ్దభవ షణ్ముఖవాసవాద్యా 

తైవిక్రమాదిచరితం విబుధాః స్తువంతి! 

భాషాపతిః పఠతి వాసరశుద్ది మారాత్‌ 

శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్‌॥ 

బ్రహ్మ, మహేశ్వరుడు, కుమారస్వామి, దేవేంద్రుడు మొదలగు దేవతలు నీ 
త్రివిక్రమావతారము మొదలగు దివ్య చరితములను స్తోత్రము చేయుచున్నారు. 


బృహస్పతి వరువలో పంచాంగము చదువ చున్నాడు. ఓ శేషాచలపతీ! నీకు 
సుప్రభాతమగుగాక. 


Kiron Type Institute 


107. ఈషత్రపుల్ల సరసీరుహనారికేళ 

| _పూగద్రుమాదిసుమనోహర పాలికానామ్‌! 
ఆవాతి మంద మనిలః సహ దివ్యగంధైః 
శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్‌॥ 


కొద్దిగా విచ్చిన తామరపూలయొక్కయు, కొబ్బరి, తోక మొదలగు చెట్ల 
మనోహరములగు మోవులయొక్కయు, దివ్యపరిమళముతో గూడి గాలి మెల్లగా 
వీచుచున్నది. ఓ శేషాచలపతీ! నీకు సుప్రభాతమగుగాక. 


08. ఉన్మీల్య నెత్రయుగ ముత్తమ పంజరస్ప్టాః 
పాత్రావళిష్ట కదళీఫల పాయసాని। 


భుక్త్వా సలీల మథ కేళిశుకాః పఠంతి 
శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్‌॥ 
ఓ వెంకటేశ్వరస్వామీ! మేలైన పంజరములందు పెంపుడు చెలికలు కన్నులు 


తెరచి, గిన్నెలలో ఆరగించగా మిగిలిన అరటిపండ్లను, పాయసమును తిని విలాసముగా 
పాడుచున్నవి. నీకు సుప్రభాతమగుగాక. 


09. తం్రీప్రకర్ణ మధురస్వనయా విపంచ్యా 
గాయ త్యనంత చరితం తవ నారదోపి। 
భాషాసమగ్ర మసకృత్మరచారరమ్యం 
శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్‌॥ 


Kiron Type Institute 


9.౯ ఆల 


3 నారదమహాముని తంతుల నీడ్చి పట్టుటచే మధురనాదము గల వీణతో గూడ 
| భాషామయమైన నీ యనంత చరితమును పలుమార్లు రమ్యముగా చేయాడించుచు 
“| గానము చేయుచున్నడు. ఓ శేషాచలపతీ! నీకు సుప్రభాతమగుగాక. 

10. భృంగావళీ చ మకరంద రసానువిద్ద 
రఘుంకారగీతనినదైః సహ సేవనాయ। 

నిర్యాత్యు పాంతసరసీ కమలోదరెభ్యః 

శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్‌॥ 


తుమ్మెదలగుంపు మకరందరసపానముచే విజృంభించిన రుంకార గీతముల 
ధ్వనులతో నుట సరస్సులందలి తామరపూవులలో నుండి - వెలువడి మిమ్ము 
సెవించుటకు వచ్చుచున్నది. ఓ శేషాచలపతీ! నీకు సుప్రభాతమగుగాక. 


11 యోషాగణేన వరదర్శి విమధథ్యమానే 
ఘోషాలయేషు దధిమంథన తీవ్రఘోషాః। 


రోషాత్మలిం విదధతే కకుభశ్చ కుంభాః 
శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్‌॥ 


గొల్లయిండ్లలో గొల్లభామలు పెటుగు చిలుకుచున్నారు. ఆ చిలికిన చప్పుడు 
(ప్రతిధ్వనించుచు, పెజుగుకదవలును, దిక్కులును తగవు లాడుచున్నవా యనునట్లు 
ఘోషించుచున్నది. ఓ శేషాచలపతీ! నీకు సుప్రభాతమగుగాక. 


12. పద్మేశమిత్ర శతపత్ర గతాళివర్దాః 
హర్తుం శ్రియం కువలయస్య నిజాంగలక్ష్య్యా! 
భేరినినాదమివ బిభ్రతి తీవ్రనాదం 
శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్‌॥ 


Kiron Type Institute 


పద్మినీవల్లభుడగు సూర్యునకు మితములైన తామరల యందుండు తుమ్మెదలు 
తమ దేహకాంతిచే కలువల నల్లని కాంతి హరించుటకై భేరి వాయించునవి వలెనే 
తీవ్రనాదము చేయుచున్నవి. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగుగాక. 


1s శ్రీమన్నభిష్ట వరదాఖిలలోకబంధో 

శ్రీ శ్రీనివాస జగదేక దయెక సింధో! 

శ్రీదేవతా గృహ భుజాంతర దివ్యమూర్తే 

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌॥ 

శ్రీమంతుడగు ఓ వేంకటాపతీ! కోరిన వరములనెల్ల నొసగువాడవు. సకలలోక 
బాంధవుడవు. పూజ్యురాలగు లక్ష్మీదేవికి నివాసస్థానమైన వాడవు. జగత్తులో నీవే 


దయానిధివి. లక్ష్మీదేవికి నివాసమగు పెన్నురముచే మనోహరమగు మూర్తి గలవాడవు. 
స్వామీ! నీకు సుప్రభాతమగుగాక. 


14. శ్రీస్వామి పుష్కరిణికాప్లవ నిర్మలాంగాః 
శ్రయోర్డినో హరవిరించి సనందనాద్వాః। 
ద్వారే వసంతి వరవేత్రహతో త్రమాంగా 
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌॥ 


(బ్రహ్మ, మహేశ్వరుడు, సనందనమహర్షి మొదలగు వారందరును (శ్రేయస్సు 
కొరకు శ్రీస్వామి పుష్మరిణియందు మునిగి నిర్మలదేహులై వచ్చి తలలపై బెత్తపుదెబ్బలను 
తినుచు, వాకిట వేచియున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగుగాక. 

15. శ్రీశేషశైల గరుడాచల వేంకటాద్రి 
నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యామ్‌। 


Kiron Type Institute 


ఆభ్యాం త్వదీయవసతే రనిశం వదంతి 
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌॥। 
ఓ వేంకటాచలపతీ! నీ నివాసమగు ఈ తిరుమలకొండను శేషాద్రి, గరుడాచలము, 


వేంకటగిరి, నారాయణగిరి, వృషభాచలము, వృషాద్రి మొదలగు నామములతో 
పేర్కొందురు. నీకు సుప్రభాతమగుగాక. 


16. సేవాపరాః శివసురెశకృశానుధర్మ 
రక్షోంబునాధ పవమాన ధనాదినాథా; 
బద్దాంజలి ప్రవిలసన్నిజ శీర్షదేశాః 
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌॥ 
ఈశ్వరుడు, ఇంద్రుడు, అగ్ని యముడు, నిర్‌బుతి, వరుణుడు, వాయువు, 


కుబేరుడునగు ఎనిమిదిమంది దిక్సాలకులును నీ సేవకై శిరములందు కేల్మోడ్చి 
వేచియున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగుగాక. 


17. ధాటీషు తే విహగరాజ మృగాధిరాజ 


నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః 
స్వస్వాదికార మహిమాదిక మర్దయంతే 
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌॥ 


ఓ వేంకటాచలపతీ! నీ వాహ్యాళులందు గరుడుడు, సింహము, ఆదిశేషుడు, 
గజేంద్రుడు, తురగేంద్రుడును వారి వారి అధికార మహిమాదికమును యాచించు 
చున్నారు. ఓ స్వామీ! నీకు సుప్రభాతమగుగాక. 


Kiron Type Institute 


-్క 18. సూర్యెందుభౌామబుధవాక్చతి కావ్యసారి 

|| _ స్వర్భానుకెతు దివిషత్సరిష త్రధానాః। 

త్వద్దాసదాస చరమావధి దాసదాసాః 

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌॥ 

ఓ స్వామీ! సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, 


శని, రాహువు, కేతువు అను దేవసభా ప్రధానులగు నవగ్రహములును, మీదాస దాస 
చరమావధి దాసానుదాసులై యున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగుగాక. 


19. త్వత్సాదధూలీ భరితస్సురితో త్రమాంగాః 
స్వర్ణాపవర్దనిర పెక్ష నిజాంతరంగాః 
కల్పాగమాకలనయా కులతాం లభంతే 
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌॥ 


ఓ వేంకటాచలపతీ! నీ పాదధూళిని శిరమున ధరింపగల్లినవారు, స్వర్గ 
మోక్షములను కూడ నొల్లక మజోక కల్పము వచ్చునను నూహచే వ్యాకులపడుచుందురు. 
ఈ శ్వేత వరాహ కల్పము తర్వాత పీ-కొండయంది దెవుని కింత మహిమ యుండ 
దనియు, ఈ కల్పమునందే మిక్కిలి గొప్ప మహిమ కలదనియు పురాణములందు 
ప్రసిద్ధము. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగుగాక. 


20. త్వద్గ్లోపురాగ్రశిఖరాణి నిరీక్షమాణాః 
స్వర్గాపవర్లపదవీ పరమాం శయంతః। 
మర్వ్యా మనుష్యభువనే మతి మాశ్రయంతే 
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌॥ 


Kiron Type Institute 


హో స్వర్గ మోక్షములకు పోవువారుకూడా త్రోవలో మీ దేవాలయ గోపుర శిఖరములను 
౫|| జూచి ఆనంద పారవశ్యమున స్వర్గ మోక్షముల నొల్లక, ఈ మానవలోకముననే మిమ్ముల 
స్ట "లచు భాగ్యము కలుగ గలదని ఇందే పుట్టగోరుచుందురు. ఓ వేంకటాచలపతీ! 
నీకు సుప్రభాతమగుగాక. 


21. శ్రీభూమినాయక దయాదిగుణామృతాబ్దె 

దేవాధిదేవ జగదేక శరణ్యమూర్తె! 

శ్రీమన్ననంత గరుడాదిభి రర్చితాంఘొ 

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌॥ 

ఓ దేవదేవా! వేంకటాచలపతీ! శ్రీ, భూదేవులకు నాయకుడవు. దయాది 
గుణములకు పాలసము[ద్రమువంటి వాడవు. ఈ లోకమునకంతటికిని నీవొక్కడవే 


శరణ్యుడవు. అనంత గరుడాదులచే పూజింపబడు పాదములు గలవాడవు. 
శ్రీమంతుడవు. జ స్వామీ! నీకు సుప్రభాతమగుగాక. 


Ss: శ్రీపద్మనాభ పురుషోత్తమ వాసుదెవ 
వైకుంఠ మాధవ జనార్ధన చక్రపాణి! 
శ్రీవత్సచిహ్న శరణాగత పారిజాత 
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌॥ 


గ్రే పద్మనాభా! పురుషోత్తమా! వాసుదేవా! వైకుంఠా! మాధవా! ఓ జనార్ధనా! 
చక్రపాణీ! శ్రీవత్సచిహ్నో! శరణార్గులకు పారిజాతము వంటివాడా! వేంకటాచలపతీ! 
నీకు సుప్రభాతమగుగాక. 
23. కందర్పదర్స హరసుందర దివ్యమూర్తే 
కాంతాకుచాంబురుహకుట్మల లోలదృష్ట 


Kiron Type Institute 


కళ్యాణ నిర్మలగుణాకర దివ్య క్రీర్రే 
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌॥ 
మన్మధుని దర్పమును హరించు సుందరమూర్తి! తామరమొగ్గల వంటి ప్రియురాలి 


స్తనములందు ప్రసరించు చూపులుగలవాడా! అనంత కళ్యాణ నిర్మల గుణములకు 
స్థానమగు దివ్యకీర్తిగలవాడా! వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగుగాక. 


24. మీనాకృతే కమర కోల నృసింహ వర్జిన్‌ 
స్వామిన్‌ పరశ్వథ తపోధన రామచంద్ర! 
శేషాంశరామ యదునందన కల్మిరూప 
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌॥ 
ఓ స్వామీ! నీవు మత్స్యము, కూర్మము, వరాహము, నరసింహము, వామనుడు, 


పరశురాముడు, శ్రీరాముడు, బలరాముడు, శ్రీకృష్ణుడు, కల్మియను పది యవతారములు 
లోకోద్దరణమునకై దాల్చినవాడవు. వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగుగాక. 


25. ఎలా లవంగ ఘనసార సుగంధి తీర్దం 
దివ్యం వియత్సరితి హేమ ఘటేషు పూర్ణమ్‌। 
ధృత్వాద్య వైదిక శిఖామణయః (ప్రహృషాః 
తిష్టంతి వేంకటపతే తవ సుప్రభాతమ్‌! 


వైదికోత్తములు ఏలకులు, లవంగాలు, పచ్చకర్పూరము, వీనిచే సువాసితమైన, 
దివ్యమైన, ఆకాశగంగ నీటిని బంగారు కడవల నిండుగ మోచి మీ ఆరాధనకై 
సంతోషముతో వేచి యున్నారు. వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగుగాక. 


Kiron Type Institute 


|| 26. భాన్వా నుదేతి వికచాని సరోరుహాణి 
సంపూరయంతి నినదైః కకుభో విహంగాః। 

శ్రీ వైష్టవా స్స్పతతమర్థిత మంగళాస్తే 

ధామాశయంతి తవ వేంకట సుప్రభాతమ్‌॥ 

ఓ వేంకటాచలపతీ! సూర్యుడుదయించుచున్నాడు. తామరలు వికసించుచున్నవి. 


పక్షులు కలకల శబ్దములచే నలుదిక్కుల నింపుచున్నవి. శ్రీవైష్ణవులు మంగళముల 
గొరుచు సన్నిధిలో కా యున్నారు. స్వామీ నీకు సుప్రభాతమగుగాక. 


27. బ్రహ్మాదయ స్సురవరా స్సుమహర్నయస్తే 
సంతస్సనందన ముభాస్త్వథ యోగివర్యాః। 
ధామాంతికే తవ హి మంగళ వస్తుహస్త్వాః 
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌॥ 
ఓ వేంకటేశా! బ్రహ్మ మొదలగు దేవతలందరును, బుషీశ్వరులును, సనందుడు 


మొదలగు యోగీశ్వరులును, మంగళములగు వస్తువులను పజూస నీ సన్నిధిలో 
వేచియున్నారు. స్వామీ నీకు సుప్రభాతమగుగాక. 


28. లక్ష్మినివాస నిరవద్య గుణైకసింధో 
సంసార సాగర సముత్తరణైక సేతో। 


వేదాంతవెద్య నిజవైభవ భక్తభోగ్య 
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌॥ 


Kiron Type Institute 


ఓ శ్రీనివాసా! కళ్యాణగుణసాగరా! నీవు ఈ సంసార సముద్రమును దాటుటకు 
3|| వంతెన వంటివాడవు. ఉపనిషత్తులచే తెలిసికొనదగిన వైభవము గలవాడవు. ఓ భక్త 
భోగ్యా! వేంకటాచలపతీ! స్వామీ! నీకు సుప్రభాతమగుగాక. 


28. ఇత్తం వృషాచలపతే రిహ సుప్రభాతం 
ఎ మానవాః ప్రతిదినం పరఠితుం ప్రవృత్తాః। 
తేషాం ప్రభాతసమయే స్వ్పృతి రంగభాజాం 


ప్రజ్ఞాం పరార్ధసులభాం పరమాం ప్రసూతే॥ 


(ప్రాతకాలమందు (ప్రొద్దుటివెళ) ఈ సుప్రభాత స్తోత్రమును ఏ మానవులు ప్రతి 
దినము భక్తితో చదువుదురో వారికి వేంకటేశ స్మరణము సులభముగా మోక్షము నందించు 
పరమ ప్రజ్ఞను కలుగజేయును. 


1 ఓం శాంతిః శాంతిః శాంతిః ॥ 


- - ఇతి శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్‌ సంపూర్ణమ్‌ - - 


Kiron Type Institute 


9}n}nsu| 9౦౮/4 (౦.0! 


iron Type Institute 


. 


333338 
“౦44 044 9650,1994 994 1430) 


క్‌ 


క్‌ | 


ET, 
DTP Pro 


4 44.10 A Pare 


bre 


3 
ive 
గె 
a 
CGC 
(౯ 
3) 
na 
గ 
8 
3 
1 
(©) 
గె 
Ka 
సై 
m3 
(అ 
-(9 
లె 
a 
ic 
న్‌! 
@ 


ఖీ 


/ i 
| bh. 
|! సగ 
ఆనా 


